స్‌ నిర్హాణశాఖః 
కథ _ ఆధారం. 'తాషేర్‌ ఘర్‌” (జెంగాల్ఫీ 
సినిమా అనుసరణ | ఆదుర్తి సుబ్బారావు 
క. విశ్వనాథ్‌, బి. యస్‌ సి., గోరా శాస్త్రి, 
డి. మధుసూదనరావు, బి. ఏ. 


_ మాటలు డౌ. కొర్రపాటి గంగాధరరావు 
పాటలు శ్రీ శ్రీ, అరుద, దాశరథి, కొసరాజు 
' ఛాయా[గహణ దర్శకుడు పి. యస్‌. శెల్వరాజ్‌ , 
ఆప రేటివ్‌ కెమేరామన్‌ “పాచూ" 
;, శబ్ద గ్రవాణ దర్శకుడు ఏ. కృష్ణన్‌, బి. ఏ. 
సంగీత దర్శకుడు యస్‌. రా జేశ్వరరావు 
(కళాదగ్శకుడు జి. వి. సుబ్బారావు 
నృత్య దర్శకులు హీఠాలాల్‌, పసుమర్తి, 
పి. ఎస్‌. గోపాలకృష్ణన్‌ 
"ఎడిటింగ్‌ యమ్‌. యస్‌. మణి 
అసోసియేట్‌ డైరెక్టర్‌ క. విశ్వనాధ్‌, బి. యస్‌ సి, 
రికార్తిస్‌ టి. ఏ. జగన్నాధ్‌, 
ఆతు 
బి. ఏ, యల్‌. సి. జ్రయనస్‌. ఇ, 
పేబాక్‌ పి. సుశీల, ఘంటసాల, 
స పి. బి. శ్రీనివాస్‌, మాధవపెద్ది సత్యం 
మేకప్‌ పీతాంబరం, ధనకోటి, రంగస్వామి, 
భ(ద్రయ్య, యస్‌. యన్‌. ఆర్‌. మూ ర్తి 
స్టిల్స్‌ యమ్‌. సత్యం (జైహింద్‌ స్టూడియో) 
పబ్లిసిటీ , స్టూడియో శర్మ టి. వి" యస్‌ 
ప్రొడక్షన్‌ ఎన్‌. ధనరత్న ప్రసాద్‌, బి.ఏ., ఎ. వెంకటరత్నం. 
3 నిర్జాత : దర్భవడు న్‌ 
డి. మధుసూదనరావు, బి. ఏ. అదుంర్తి సుబ్బారావు 
నూఢియా: వాహినీ - విజయ __ నవయుగ రిలీజ్‌ 


పూర్వమెన, అద్భుతమైన పరిస్థితులలో 
వేషాలు, జీవితాలు మార్చుకున్న 


ఇద్దరు మిత్రులు 


—_—_ 


తారుదారిమోద కారు జోరుగా పోతోంది. నిషామాద 
“కారు! మాద, వయసుమోద వున్న _డ్రవరు. చీకటిరోడ్డుని సరిగ్గా 
గమనిస్తున్నాడో లేడో అన్న భయం చొప్పున కరు కళ్లు 
రెండూ పెద్దవి చేసుకుని దారి చూసుకుంటూ పరిగెడుతోంది. నిర్ణ 
నంగా వున్న రోడ్డుయోద, హఠాత్తుగా ఏదో శాల్తీ మెదిలినట్టి 
యింది. డ్రైవరు కళ్లు చిట్లించి, చీకటిలోకి దృష్టి సారించి, ఆ మనిషినీ 
తప్పించుకు పోబోయాడు. ఆ మనిషి ఈ పక్కోకీ ఆ పక్కకీ నడుస్తు 
న్నాడు. అతన్ని బట్టి కారు అట్నించి ఇటు, ఇట్ని ంచి us 
జరిగింది. ఆ మనిషి “తప్పించుకో బోతున్నాడు. కారుకీ, -డ్రవరుకీ 
కూడా బోధపడ లెదు. కంగారుపడ్డ కారు, కీచుమని (బేకులు పడే 
సరికి రోడ్డుఘోద ఆగింది. అప్పటి కే రోడ్డుమోద మనిషికి కారు 
మడ్‌ గార్డ్‌ తగిలింది. పడి లేచి పోబోయాడతను. నిషా దిగిపోయిన 
డె9వరు కారుదిగి, ఆ ఆసామోని ఆపాడు. “ఇడియట్‌ | చావాల 
నుందా ?” అన్నాడు కోపంగా. “అవును, చావాలనే అనుకున్నాను, 
కాని, ఆ అదృష్టం తప్పిపోయింది” అంటూ అతను ఒక్కసారి వెనక్కి 
తిరిగి, *క్షమించీండి_ వస్తాను? అని వెళిపోబోయాడు. 

క్షణంలో సగంలో కారు డె)వరు, ఆ అభాగ్యుడి ముఖం 
చూసి ఉలిక్కిపడ్డాడు. అంతా తన పోలికే! ఉత్తరక్షణంలో ఒక 
ఆలోచన మెరిసింది. .“ఆగండి, కారెక్కండి” అని చెయ్యి పట్టు 
కున్నాడు. క 

అది అపూర్వ మెన సన్ని వేశం. అద్భుతమైన సరఘటన, 
ల ఐశ్వర్యానికీ అది భఖేటీ.: ధీమాకి, నిరాశకీ అది కలయిక, 
ఉత్తర దక్షిణ ధృవాల సంధి. ఆ యిద్దరిదీ ఒక రూపు, ఒకే వయను, 
' కృవలపిల్లలం కే సులువుగా నమ్మవచ్చు. పేర్లు కూడా అలాటి వే, 


4 
3 


సీ Te GET 


అజయ్‌ _ విజయ్‌. రూపునేఖలలో ఇన్ని పోలికలున్నా, ఊహలలో, 
ఉద్దేశాలలో వాళ్లు ఉత్తర దక్షిణ ధృవాల లాటివారు. పరిస్థితులలో 
ఉప్పుక ప్పురాల టారు జాగిర్హారీ కుటుంబంలో పుట్టి లక్షలకు 
వారసుడైన అజయ్‌కు అన్నీ వున్నా ఆపేక్ష కరువైంది. ఎప్పు 
డవరేం కీడు చేస్తారో అన్న భయంతో, స్వేచ్చగా కడుపారా 
/ తృ పి పిగా భోజనంచే సే అవకాశం కూడా లేదు అతనికి, 
ఆ “పైన, అప్పులూ తాకటూ, తంటాలూ తగాదాలూ ఎప్పుడూ 
చుట్టుముట్టి వుంటాయి. విజయ్‌కి వున్నదంతా ఆపేక్షముకే. తను 


శన, తండ్రికి, చెల్లెలికి పశ్చైడన్నంపెళ్లు భాగ్యానికి నోచుకోలేదు. 


పట్టభ్మదు డైనా పట్టుమని న ఉద్యోగంకూడా దొరక 
లేదు. తల్లికి ప్రాణరమోదకు' వచ్చినవేళ, చెల్లెలి నగలు తాక కేసి 
తరువాత విడిపించ లేక పోవడంతో, ఆ పిల్ల కాపరానికే ముప్ఫా 
చ్చింది. ఆ నగలు తెస్తేగాని, గుమ్మం తొక్కడానికి వల కాదన్నాడు 
మావయారు. కేవలం 'డేబ్బువల్ల ఒక జీవితం వసివాడిపోతున్నా, 
చూస్తూ వూరుకోవడంతప్ప, మరోదారి కనబడలేదు విజయ్‌కి. 

_నిస్పృహ ఆవరించింది. చూస్తూ వూరుకో లేక, చూడడం 
మానేదామని కక ఒడిగట్టాడు. 

“ఈ [పపంచం అంతా డబ్బుతోనే వుంది అజయ్‌బాబూి 
అన్నాడు విజయ్‌ తన బాధ వళ్ళబోసుకొని ... 

ఈ ప్రపంచం అంతా డబ్బుతో వుంకే వుండవచ్చుగాని, 
డబ్బుతో వుండే బాధసంగతి -విజయ్‌కి తెలీదు. తెలియ జెప్ప 
బోయాడు అజయ్‌. తన పరిస్థితి చెప్పాడు. తన క్రోభ వివరించాడు. 

న్‌ *డణ్బతో, వున్న సమస్యలన్నీ పరిష్కురించుకో వచ్చునని 
మోరు అపోహపడుతున్నారు.-కాని డబ్బులేని బాధకం కే, డబ్బున్న 
బాధ మరీ ఎక్కువ విజయ” అన్నాడు. 

విజయ్‌కి ఈ బాధ బోధపడలేదు. పైగా వాటిని బాధలు 
అనడం వింకే అతనికి నవ్వొచ్చింది. న 

“అవన్నీ మీరు ఊహించుకొన్న బాధలు క స 
స నెనే గనక మో స్థానంలో వుంకేనా ... ఇ అన్నాడు. 


హం ఇత 


క 


రాళ ల. gr 
వె or క 
నో 


“నిజం ?” అన్నాడు అజయ్‌ ఆశ్చర్యంగా. అవును, అతను తగ 
స్థానంలో, తను అతని స్తానంలో ఉంశే ?... ఎవరి సమస్య. లెవ 
రల పరిష్కరిస్తారో |... ఎవరివి అపోహలో, ఎవరివి శై (౮: 
ఎవరు నెగ్గుతారో !.. 

ఆయ్‌ ఒక్క Fug కర్తవ్యం నిశ్చయించాడు. 

“మనిద్దరం అచ్చుగుద్ది నట్టు ఒక్క పోలికగా వున్నాం, మనలో 
ఎవరెవరో జివుడుకూడ పోల్చుకో లేడు. అంచేత ఒక్క ఏడాడి 
పాటు మనం స్థానాలు మార్చు కుందాం. నా బాధ్యతలు మిరు 
మొయ్యగలరో లేదో 1 అన్నాడు ఉత్సాహంగా. 

“మొయ్యలేనివాడిని నేను కాదు. మారు" అన్నాడు విజయ్‌ 


జక్క ఏడాదిపాటు ఒకరి సానంలో మరొకరు ఉండాలనీ, ఈ 
లోపల వీది ఏమైనా స్థలాలు మార్చుకోరాదని నిర్ణయించుకొని, 
అ విచి(త్ర మిత్రులిద్దరూ ఒప్పందం రాసుకున్నారు. 

“ఇదీ ఒర వీరీత్తే | ఈ ఛాలెంజిలో ఎవరు నెగ్టుతారో చూద్దాం” 
అన్నాడు విజయ్‌, 

ఈ చర్చ జరిగింది ఒక హోటల్‌గది. అప్పటి కప్పే 
యిద్దరూ వేషాలు మార్చుకున్నారు. 9 

ఆ ర్యాతే జాగీర్హారు భవంతిలోకి, సిరిసంపదల 5ోకి, క్కుటలు 
కుతం[తాల మధ్యకీ నేఖాలమధ్యకీ అజయ్‌ వేషంలో విజయ్‌ (పవే 
శించాడు. “ఆ ర్మాతే రామదాసుగారి బీదకొంపలోకి, దార్మిద్యం 
మధ్యకి దాని న్య ముద్రని అనురాగాల ఆపేక్ష మసక విజయ్‌ 
వేషంలో అజయ్‌ ప్రవేశించాడు, 

ఈ కొ తజీవితాలలో వారు ఎలా నడుచుకున్నారు ?. ఈక శ్ర 
సమస్యలను ఎవరు ఎలా ఎదుర్కొన్నారు ? విజయ్‌ చెల్లెలు కాపు 
రాన్ని అజయ్‌ ఎలా చక్క బెట్టాడు ? మీరు ఇద్దరి సొనాలలోనూ 


నిలిచి ఊహించి చూడండి. తరువాత; మనోహరంగా ఊపాంచి రూవ 
కల్పన చేసిన ఈ చలనచిత్రం “ఇద్దరు మిత్రులు” చూడండి. మో. 


ఊహలు, అపోహాలు ఎలా సాగాయోా లస. చూడండి, 
x 


కహ 


ay: 


RIL WEE srl DA ET NT PY 


పాటలు 


పాట ౬1 
రచన : (శ్రీ దాశరథి గాయని : (శ్రీమతి ఏ. నశీల 
నర్తకి ': నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే యివ్వాలి 
- అందాల చిన్నవాడ బంగారు వన్నెకాడ 
నీ కున్న చింతా వంతా ఈనాడే తీరాలి 
సాకీ : కలిమి బలిమి కలవాడవోయి 
కలతలలో మునిగిపోనేలనోయి 
మనసూ దోచుకొనీ ఏ చిన్నదో దాదినదా? 
నిన్ను కవ్వించీ నిన్ను నమ్మించీ 
దగాచేసి పోయినదా ? /నవ్వాలి॥ 
సాకీ ; వేదాంత విచారాలకూ వేరే సమయ ముంది లే 
వెన్నెల రోజులనూ ఇలా వృధా చేయకుమా 
వలపుల రోజాలు వాడిపోనీయకుమా శన వ్వాలిః 
సాకీ ; మీ కోసమేనోయి నా విలాసము 
మో అం దరిదేనోయి ఈ వినోదము 
పున్నమ చందురుడు చిందించే అందాలు 


కలువల కన్ని టికి కలిగించును సరదాలు నవ్వాలి! 
ఏ పాట _2 
రిచన : (శ్రీ కొసరాజు గాయకులు : శ్రీ మాధవపెద్ది బృందం . 


రామదాసు _ భకులు 
శ్రీరామ నీ నామమెంతోరుచిరా! ఓరామ నీ నామ మెంతొ రుచిరా! 
-ఎంతొరుచి _ ఎంతొరుచి _ ఎంతో రుచిరా... ల్‌. ర్రీరామః 
పాలు మోగడల కన్న _ పంచదార చిలకల కన్న ॥శ్రీరామః 
తప్పులు చే అం మావంతు _ దండన పొందుట మావంతు _ యమ' 
దండన పొందుట మావంతు - పాపం చేయుట మావంతు _ దయ 
చూపించడమే నీ వంతు న 4శ్రీరామః 
రాతినే యిల నాతిగ మార్చి _ కోతికే పలు నీతులు నేర్చి 
మహిమలెన్నొ చూపిన దేవా _ మము (బోవ రాలేవా శ్రీరామ 


౧ 


పవమాన నుతుడు బటు నీ పాదారవిందములకు 


లు 
నీ నామ రూపములకు నిత్యజయ మంగళమ్‌. 


Fy | 


రచన : (శ్రీ ఆరుద్ర; గాయకులు: (శ్రీమతి పి. సుశీల, శ్రీ పి. వి, శ్రీనివాస్‌ 


బుజీ 
౫ 


మోనా : 


ఏ చక్కని చుక్కా సరసకు రావే 


బుజి_ మానా 
జ 


1 


ఒక్కసారి నవ్వినచాలే శమ 
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే 
టక్కరి బావా కిక్కు రుమనకు 
ఇక్కడి మాట ఇతరులు విం"కే _ 
ఉక్కిరి బిక్కిరి అయిపోతా వే 


: అలరి పిలా ఆపవేలా 
ని. వని. 


పుల్ల విరుపు మాటలు 


న్‌ పెల్లాం కనపడితే డమే కలిగిందా 
ఏ పెళామం'కే బెలము 


తల్లీ దండ్రీ అల్లము ॥4టక్కరి॥ 


శ ముద్దులగుమ్మ మోహమాయె 


పొద్దు చాలా పోయెనే 


: పెద్దలు గద్దిసే, పెడసరమౌతావా , 
3 పెద్దల గొడవ ఎందుకే 


ఇద్దర మొకశై వుందామే ఇచక్కస॥ 


ఏ; నాయనగారి మాసము 


చూస్తేనే సన్యాసము 


* అబ్బ! అబ్బబ్బ, నీ మాటలు కొరడా "దెబ్బలు " 
ఏ నూటిగ పెళ్లాడి చాటుగ రానేలా 
; చేయకు నన్ను దూరము 


తీయకు మోనా (ప్రాణము 


1 


శ్‌ 
“| పాట_-4 
రచన : శీ శీ గాయకులు : (శ్రీమతి పి, సుశీల, శ్రీ ఘంటసాల 


విజయ్‌ _ సరళ 
సరళ : జహో నినే కోరెగా _ కుహూకుహూ అనీ కోయిలా 
వసంత వేళలా _ పసందు మోరగా 
క అపూర్వగాన మే = ఆలవీంచె తీయగా జ హో॥ 
విజయ్‌ : అదా కోరిక _ ఒయారి కోయిలా 
జగాలె నీ చూూలో _ జలదరించెనే 
వరాల నవ్వులే _ గులాబి పువ్వులై 
వలపు తేనె నాలోన _ చిలకరించెనే గబా 
సరళ - ౩ ఫలించి నేను కన్న కలలు  తీయతీయగా 
విజయ్‌ : సుఖాలలో సోలిపో _ హాయిహాయిగా 
సరళ : ఉయాల లూగె నా మది _ చిటారు కొమ్మలా 
విజయ్‌ : నివాళి అందుకో ఈవేళ పండుగా 
ఇద్దరూ :..సేదా సుధాతరంగాల శేలిపోదమా 
"జహో ఒహో నినే కోరితి కుహూకుహూ అనీ పొడితి. 


పాటఎ=5 
రచన : శ్రీ శ్రీ క గాయని శ్రీమతి షి, సుశీల 


వ 


సద్భ : పాడ వేల రాధికా _ (ప్రణయ సుధాగీతికా 
ఈ వసంత యామినిలో _ ఈ వెన్నెల వెలుగులలో 


జీవితమే పులకించగ-_నీ వీణను సవరించి పాడ వేల! ష్ష్‌ అ 


గోపాలుడు నిను వలచి _ నీ పాటను మది తలచి 

ఏ మూలనొ పౌంచిపొంచి-వినుచున్నాడని యెంచి ॥పాడ వేల॥ 
} వేణుగాన లోలుడు - నీ _ వీణామృదురవము వినీ 

(ియమారగ నినుచేరగ-దయచే సెడి శుభవేళ 1పొడ వేల॥ 


రచన : 


పాట = 
శ్రీ ఆర్ముద గాయకులు : శ్రీమతి పి, నుశీఅ _ బృందం 
పద్మ అ నాట్యబృందం 
ఒహూ ఫేషన్ల నీతాకోకచిలుక = 
ఉన్నమాటం కునే ఇంత ఉలుక ? 
నీకు గోళ్ళపైన సీమరంగు మక్కువ 
నున గోరింటాకు పేరంకునే' లోకువ 
ఎన్నో షోకులు చేస్తావు _ పెదవికి లక వేస్తావు 
మన తాంబూలం _- అయ్యొ పరువుతక్కువ 


నేడు అమ్మాయ్‌కూడా తొడుగుతుంది _ వలే పేంట్‌ 


రచన : 


యు! 


పద్మ 


ఆజయ్‌ : 


అహ | అబ్బాయ్‌గారికి రవికలగుడ్డ బుష్‌కోట్‌ 
పాతనేషం మారింది _ కొ త్ర ఫేషన్‌ వచ్చింది 
అయ్యొ ! ఆడా మగా తేడా ఎగిరిపోయింది 

నీవు విచ్చలవిడిగా ముచ్చటతీరా వుంటావు 

నీకు నచ్చినదల్తా నాగరికతయె అంటావు 

చీర ఉలిపొర జార్జెట్‌ - పెగా నైలాన్‌ జాకెట్‌. 
నీకు హద్దూ పద్దూ కపోతే నవ్వుల పాలవుతావ్‌ 


పాట 7 
శ్రీ ఆరుద్ర గాయకులు: శ్రీమతి పి. సుశీల, శీ ఘంటసాల 


అజయ్‌ _ పద్మ 


హలో హలో ఓ అమ్మాయి - పాతరోజులు మారాయి 
ఆడపిల్ల అలిగినచో _ వేడుకొనడు అబ్బాయి 

2 బహూ బడాయి చాలోయి - కోత లెందుకు పోవోయి 
ఆడినుంచీ లోకంలో _ ఆడవారిది పైచేయి 

నిజానిజాలు తెలియకనే _ నిందవేసే పొరబాటు 

నాటికీ నేటికీ _ మికు అలవాకే [హలో 


10 


గ 


పద్మ స బెట్టుచేసే మగవారి - గుట్టు మాకు తెలుసోయి 


మనీసులో మమతలు _ పెక్‌ రోషో 


= 


॥బజ పూ బడాయి॥ 


అజయ్‌ ; లడాయిచేసే స్ర్రీజాతి - సా రాజీకి 
పద్మ : గెలుపుకోసం మగవారు - కాళ్ళబేరము లాడక పోరు 


జ హూ బడాయి 


అజయ్‌ ఏ హలో హలో ఓ అమ్మాయి - అందుకొనుమా నా గుడ్‌ బె 


పాట = 
రచన: (శ్రీ ఆరుద్ర గాయకులు: శ్రీమతి 
విజయ్‌ - సరళ 
సరళ : ఈ ముసిముసి నవ్వుల 


విరిసిన పువ్వులు 
'గుసగుసలాడినవి ఏమిటో 
విజయ్‌ : విరజాజి. గులాబి 
మన గుళ్ల తెలుసుకున్న వి 
సరళ : చామంతి పూబంతి 
పరిహాసాలాడినవి 
సరళ : పొదరింటను ఒంటరి పావురము 
; తన జంటను కలియగ వేచినది 
విజయ్‌ : మనసే తెలిసి తన (ప్రేయసికె 
మగపావురమే దరిచేరింది 
విజయ్‌ : నీ కురులను రేపిన చిరుగాలి 
నా మదిలో కోరిక రేపినది 
సరళ : వలపే తెలిపే కనుసైగలతో 
నీ వూసులు బాసలు చేశాయి 
సరళ : నదిలో మెరిసి కదిలేకాంతి 
నా మోమున తళతళ లాడింది 
విజయ్‌ : నీ చక్కని చెక్కిలి అద్దాన 
నా రూపము నేనే చూశాను 


పి. సుశీల, శ్రీ ఘంటసాల . 


॥ఈ ముసిముసి! 
॥ఈ ముసిముసి॥ 
॥ఈ ముసిముసి 


॥ ఈ ముసిముసి! 


లాటా 


వా ళా 


పద్మ 


eH 
పాట - 9 
అజయ్‌ -,పద్మ . sy 


ra గాయకులు : శ్రీమతి పి. నుశీల, (శ్రీ ఘంటసాల 
అజ లళుషీకుషీగా నవ్వుతూ - చలాకీ మాటలు రువ్వుతూ 


హుషారు గొలిపే వెందుకే _ నిషా కనులదానా 


: మేనాలోన (వియుని జేర వెళ్ళింది నా చెలీ మానా. 


నింగిదాటి ఆనందసాగరం పొంగిపారలె నాలోనా. 3 
కుషీకుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ 
హుషారు గొలిపే దిందుకే నిషా కనులవాడా 


* బహా! చెలియా ! నీవుకూడ ఓ పెళ్లిపల్తకీ చూనుకో 


హాయిగొలుపు సన్నాయి పాటలో. వలపు 'బాటలే చేస్తుక్లో - 


ఏ నే వెళితే మరి నీవు. మజ్నూవౌతావు 

"మజ్నూ నేనైతే - ఓ లైలా _ లోకమే వీకమైపోవునే 
కకుకికుషీరా : నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ' 
_హుషారుగా వుందాములే నిషాకనులవాడా 

: ఆకాశంలో ఇం|దధనుసు'"పై అడుకొందమా నేడే 

: నీలినీలి మేఘాల రథముపై తేలిపోద మోనాడే 

క చందుడు నేనై నీవు వెన్నెలై. కలిసిపోదమా. హాయిగా 
: నేను వీణనై నీవు నాదమై వీకమౌదమా తీయగా 

: కుషీకుషీగా నవ్వుతూ - చలాకీ మాటలు రువ్వుతూ 


హుషారుగా వుందాములే - హమేషా మజాగా. 


- | 


స్టో సరళ వి రాజసుకోచన 
వన న ఇ. వి, సరోజ 


గ్‌ 
లా 
శో 


_ ద్రసాద్‌ 
లచ్చి అ ఏ పార్వతి ళ్‌ 
ధనీరాం శేక్‌ ఏ ఎ.. శేషగిరిరావు 
రోడీ - రార పర్‌ 
శెట్టి i ఇ లంక సత్యం 
డాక్టర్‌ ఏ మోహనదాస్‌ : 
ఫోలీన్‌ కమిషనర్‌ ..: ఎ. వి. సువ్బాకావు - 
వ శేషగిరిరావు 
నృత్యం: జ్యోతి | 
RNA AAR RAR RR RRR RAR RRR RRR RRR 


“స్వతుంత', విజయ వాడ - 2; 


| * సూర్యకాంతం ... 
: a శ ప్రకాష్‌ వ మురళీకృష్ణ 
a "వెంకన్న ప = ఫి కె. వెంక కుశ్వరరావు + ] 
వ. 
| 


కల్వ 
“ 
చక 


శ 


